వేదము వేంకటరాయశాస్త్రి 
రూపక సమాలోచనము 





1959 


ఃబౌల 2 త్‌0 ౫. టై 


1. Prof. K. LAKSHMIRANJANAM, M. A. 
Head of the Department of Telugu, 


OSMANIA UNIVERSITY, HYDERABAD. 


“iiss Ihe present book (NANNECHODUNI KAVITWAMU) 
does full justice to his (Author's) scholarship, industry, 
precision in making statements and clarity of presentation 


థిచు వళ భావికుది పైవాటి ళల 


2. Prof. G. J. SOMAYAJI, M.A.L.T, 
Head in Telugu Department, 


ANDHRA UNIVERSITY, WALTAIR. 


“...నన్నెచోడుని కవితావిమర్శనమును చదివితిని. బాగున్నది...” 


3. Prof. K. SUBBA RAMAPPA, M.A., ౨ Ed., 
Head of the Department of Telugu, 


UNIVERSITY OF MYSORE. 


“నన్నెచోడుని కవిత్వవిషయమై తెలిసికొన( దగినదంతయు సవిమర్శ 
ముగ నిందు పొందుపమ్మిప(బడినడి...” 


శ 


4, Prof K. SITARAMIAH, 2.40 
Editor, Sanskrit Academy, 


OSMANIA UNIVERSITY, HYDERABAD. 


“...ఇందు రచయిత విమర్శనాశ క్తి, (గంథపరిచయము, వివేచనాళ క్తి, 
పాండిత్యము తెలియగలవు. ,.” ప 


J. SRI JATAVALLABHULA PURUSHOTHAM, M. A., 


Lecturer, 
S.R.R. & C. V. R. COLLEGE, VIJAYAWADA. 


“..4గ్రంథము విషయభరితముగాను చదువ సొంపుగాను ఉన్నది...” 


వేదము చెంకటరాయశా త్రో 
రూపక సమాలోచనము 





భాషాప్రవీణ 
అమరేశం రాజేశ్వరశర్మ, 


1959 


వెలు త0 నా వై, 


క్‌ 
(ot 


తజత 
షి 


నే నీ వ్యాసమును జదివిన సభ కధ్యవత వహించిన (శీమాక౯ా వేదాల 
తిరు వేంగళాచార్యులుగారికిని, వ్యాసరచనకు ముఖ్య కారకులయిన మా గురు 
పాదులు Prof శ) ఖం౦శవల్లీ అమ్మీరంజనము, M. A. గారికిని కృతజ్ఞతా 
పూర్వక ననుస్కారముల నర్చించుకొనుచున్నాను. 

వ్యాసమును తమప।తీకలో వరుసగా [ప్రకటించిన “|సవంతి” సంపాద 
కులకు నా యభివాదములు తెలుపుచున్నాను. 

నాకోరికను మన్నించి పరిచయ వాక్యములు [వాసియు, రూపకనమా 
లోచనమున నూకు హితవరులుగా నుండియు, [పోఆ్బాహ ముసంగిన మా 
గురుపాదులు (శ్రీమాన్‌ చెలమచెర్ల రంగాచార్యులు గారికి నానమావాక ములు 
సమర్చించుచున్నాను. 

నా వ్యానము నీరూపమున. |బ్రకటించుట కవకాళము కల్పించిన పూజ్య 
మీ|తులు, ఉడారహృదయులు, అజంతా ముద ణాలయాధిపతులు, శత్రావ 
ఛానులు |శ్రీ |శ్రీనివాససోదరులు వారికి నేను ఉయంగలిగిన దొక్క నమస్థార మే. 
దానిని సాదరముగా సమర్చించుచున్నాను. 


—_“అదురేళం” 


పరిచయము 
శిరోమణీ, విద్వాన్‌, 
శ్రీమాన్‌ చెలమవెర్ల రంగాబార్యులుగారు, 
యా 


ఉస్మానియా విశ్వవిద్యాలయము తలుగుశాఖ 1957లో ఒక [కొత్త 
[తోవ (తొక్కినది. బర ప చెరడవ సంవత్సరపు తెలుగు విద్యార్థులు తిక్కన 
కవి రచనములమీవ ఒక గోష్టిని శపినారు. ఈ గోవ్వి యిట్లుండును : 

ఒక్‌ సిక్కు విద్యార్థి యర. కొక యంళమును.. దపికొ ని -కోనిని సాధ్య 
మైనంత విపులముగా విమర్శించి యొక వ్యాసరూప మున [వాయును. 
ఆ వ్యాసరచనమున నాతడు తన యాచార్యులతోను, సవోధ్యాయులతోను 
విషయచర్చణు శావించును. అట్టి వ్యానమును విని కొటికు [ప త్యేకముగా 
ఏర్పడిన సమా వశములో చదువును. (శోతలు, ముఖ్యముగా విద్యార్థు లా 
వ్యాసనవిషయమున తమకు తోచిన సందియములను (పశ్నల రూపమున 
వెలిపుత్తురు. 'వ్యాసక _ర్హ సమాధానము చెప్పును. నడుమ నడుమ విద్వాంసు 
లును కల్పించుకొని విషయవరిశీలనము గావించుచుందురు. 

విద్యార్థుల కిది యొక ఘురఖీరంగ ముగా తోడ్పడును. వారి విషయ 
విమర్శన శ కిని పెంపొందించుట దీని ముఖ్య ధ్ధేళము. ఈ సద్ధతి చాల బాగుగా 
నున్నదని విద్వాంసులు (పశంసించినారు. 

మొదటి (పయోగమునలన పొందిన ప్రోత్సాహమే మరుసటియెడు 
తిరిగి విద్యార్థులు (ఎం. ఏ. ద్వితియ సం.) రూఫక సమాలోచనము గావించుటకు 
కారణమైనది. 19586 నవంబరులో వరుసగా పదునెనిమిది దినములు 
విద్యార్థులు రూపకసమాలోచనసభలు జరుపుకొన్నారు. సంస్కృృతాం ధాంగ్ల 
రూపకమర్యాదలను, తదనువాదములనే గాక హిందీ, బెంగాలి మున్న గుభాషల 
నుండి ఆం|ధమున అనువదింపబడిన నాటశకాదులను గూర్చి యీ గోస్టులలో 
విమర్శనాత్మకములగు వ్యాసములు చదువబడినవి. సంస్కగ్భృతమునుండి యనువ 
దింపంబడిన నాటకములను గుణించి కల్లును పన్నా చార్యు అను మణి యొక 
వీద్యాగ్థి (వా నెను. ఆంధ సాటకక ర్రలలో మ పోక న. శ్రీ వేదం వేంకట 
రాయశాస్త్రిగారి న్వతంత సాటకములవై శాజశ్వరళర్మగారు రచించి 
గోష్టిలో చదివిన వ్యాస మిది, 


1v 

శర్మగారు (క్రీ వదమువారి స్వతంత్ర రచనములైన మూడు నాటక 
ములను తుజ్ణముగా చదవి యందలి యితివృత్త రన పా[తపోమణాది విషయ 
ములను విమర్శక దృష్టితో వరిశీలించినారు. నాటకములయందు [పయోగింవ 
దగిన భావను గుజించి నాటి నాటకక_ర్తలయు - పండితులయు భావములను 
[(కోడీకరించి “పాత్రోచిత భాషా"న్వరూవమును తేల్చి చూపిన విధము మేలుగా 
నున్నది. నాటకకర్తగా “కళా వపూర్చుులకు (వే. వెం. శ్యాస్త్రిగారికి) గల 
విఖ్యాతిని ననిదర్శ్భన ముగా సమర్థించినారు, అట్లని కేవలము వందిమాగధులలో 
చేరక కొండొకచో శాస్త్రిగారి [పతిభా వ్యుత్పత్తులకు తూగతగినదిగా వారి 
పద్య కవిశాశైలి లేదను సంగతిని వ్యంగ్యముగా చూపింవగల్షిరి. దోమై.క 
దృష్టి యెంత హీనమో కేవల వ్యజక్తిసోత వరాయణతయు నంత గుడ్డిదే 
యందురుక చా! 

ఈ వ్యాసకర్త విమర్శకపథములో కొంత పయనము సాగించినాడు. 
నన్నెచోడుని కావ్యమువై శేయోరచయిత (వానీ (వకటించిన (గంథము 
నవ్భాదయుల మన్నన లందికొన్న దనుట విద్యాసంబంధమున మాకును 
పరాజయానందమును కలిగించినది. ఇళ్లు వివిధ (గంథములను రచించి 
సారస్వత సేవ గావింవ ఈ రచయితకు [శియఃవతి యాయురారో 7 రశ్వ 
ర్యాభివృద్ధులను (వపసాదించుగాక యని యాళింతును. 


వేదము వేంక టరాయశా స్త్రి 
రూపక సమాలోచనము 


[ఈ వ్యాసము ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలుంగు M. A. విద్యా 
రులు నిర్వహించిన “తెలుంగు రూపక సమాలోచన” సమావేశములందు 
2211-58 నాడు చదువంబడినది. ఆనాటి సభకు (శ్రీమాన్‌ వేదాల తిరు వేంగకా 
చార్యులుగా రధ్యక్షత వహించినారు, ] 


ఆం(ధ వాబ్బయ చరి[త్రమున గత శతాబ్దము సర్వవిధముల వినుతీ 
శెక్కినకాలము. ఆం (ధ భా షామత ల్లి యపూర్వాలంకారనుల సంతరించుకొని 
సర్వశోముఖముగాం దన ఖ్యాతిని లోకమునకుచాటి (పపంచమునం దుత్తమ 
సాహితిగల భాషల సరసను సమర్హ్మమగు స్థానమును సంపాదించుకొన్న స్వర్ణ 
యుగమది. గత శ తాబ్షియం దెందరో మవోపురుషు లాం|ధావనియందు 
జన్మించి, తమకు, నాం[ధమునకు కీర్తిని గడించి పెట్టినారు. అట్టి మవోపురుషు 
లలో మొదటికోవకు. చెందినవారు కీ. శే. “కళా పపూర్ణా (శ్రీ వేదము 
వేంకటరాయళశా స్త్రిగారు. 

శాస్త్రిగా రుత్త మోపాధ్యాయులుగా (శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి, 
(శ్రీ శ్రీపాద కృన్ణమూ ర్రిశాస్త్రిగారలవంటి సాహిత్మీసష్టలను సిద్ధము చెసియు, 
ఆము కృమాల్యదా శృంగార నై షధా ద్యు త్తమాంధ [ప్రబంధ ముల కత్యు త్తమ 
వ్యాఖ్యల రచించియు, సంస్కృత నాటక ములను మూలభావములు చెడకుం 
డున ట్లనువదించియు, కథాసరిత్సాగర సాహిత్యద ర్పణా ద్యుద్గంథముల 
నాంధుల కందించియు, సంఘసంస్కారవిషయ మున పీచేశలింగము పంతులు 
గారికిని, భాషాసంస్కార విషయమున గిడుగు రామమూ ర్లీపంతులుగారికిని 
ఎదురొడ్డి నిలిచియు, నాంధభాషాచరితమున నుత్కృష్టన్థానమును నంపొ 
దించుకొన్నారు. శాస్త్రిగారి యీ కృషియంతయు నొక్కయె_త్తయిన వా! 
స్వశం|త నాటక నిర్మాణ మొక యెత్తు. [పతావరుదీయము శా స్త్రీగా 
రూపకములశకే గాదు. ఆం[ధరూపక వాజ్మయమున శే తలమానికము వంటిది 
రూపకములందు |ప్రతాపరుద్రీయమును, తదితర రచనములందు ఆము_ 
మాల్యద వ్యాఖ్యానమును శాస్త్రిగారి నా రెండుశాఖలం ద(గగణ్యులు? 
నొనరించిన వనుట సత్యదూరముగాని మోట, 


న్‌ 


2 


లీ శాస్త్రిగారి కీ [వతిభ పరంపరాగతము. వారిది పండితులకుటుంబము. 
వారియింటి పేరు వేదమువారుగదా! శాస్త్రిగారి పూర్వులందలును దమయింటి 
చేరును సార్ధకపరచినవా గే. వారందలును యజ్ఞక _ర్హలుగా సోమయాజి 
పదము నధిష్టించినవా రెనట. వేదమువారు తరతరములుగాం చేసిన 
హుతాశనారాధనమునకు ఫలమే శ్రీ శాస్త్రిగారి జన్మ మనుట విధివిహిత 
మయిన మాట. “పత మిచ్చే ద్దుతాళసాో త్తని గదా (పొజ్జ వచనము ! 

శాస్త్రిగారు 1858 డినెంబరు 21 వ శేదినాడు మదరాను నగరమున 
జన్మించిరి. జనకులు వేదము వెంకటరమణశా(స్త్రిగారు. జనని లవ్మమ్మగారు. 
వెంకటరమణశా స్త్రిగారు సంస్కృ తాం|ధ తమిళ భాషలందు పండితులు. 
వెెయోాకరణ పతంజలి యనియు, వేద వ్యాసులనియు. [బఖ్యాతినందిన వారు. 
ఆంధ దేశమునం ద నేక పాంతములందును, మదరాసు నగరమునను నుపాధ్యా 
యులుగా( బనిచేసిన వారు. వేంకటరాయశా స్త్రిగారు తంగడిగారికడ చనెక్టు వగా 
విద్యాభ్యాసము గావింపకున్నను వారి నంస్కార మే పు[తునకు సం|కమించె 
ననుట కొక్క యీ కిందివిషయము చాలును. 

వేంకటరాయశాస్త్రి గారి రచనములందు. [పతాప రుుదీయమును, 
ఆముక్తమాల్యద వ్యాఖ్యయు న|గగణ్యములంటిమి గదా! ఆరెంటికిని వేంకట 
రమణశాస్త్రిగారే కారణము. _ వేంకటరమణశాస్త్రీగారు మి|తులకు చెప్పి 
నప్పుడు విన్నకథ యే ([ప్రతాపర్ముద్రీయ నాటకరచనకు. గారణమని శ్యాస్త్రిగాఢే 
వచించినారు. ఇంక వెంక టరమణశాస్త్రిగారి కాం|ధ|వపబంధములం దాము క్ర 
మాల్యద యభిమాన|గంథ మగుటచే వారు దానిని నిరంతరము మననము. 
వచవేయుచుండిరంట. బహుశః అదియే శాస్త్రిగారి వ్యాఖ్యారచన మునకు దాతు 
వయి యుండును, 


ఇక 'పంకటరాయళా స్త్రిగారి విద్యాభ్యాసమును గుటించి కొంచెము 
చూతము. వెంకటరమణశా స్త్రిగారికడ చాలమంది శిష్యులు పాఠములు 
వెప్పించుకొని లాభపడుచుండెడివారట. అయినను వేంకటరాయశ్యాాస్త్రిగారు 
మా[తము వారికడం దమ విద్యాభ్యానసమును సాగింపలేదు. వారు ఆంగ్ల పాఠ 
శాలలందే చదివినవారు. అదియు మె టిక్యులేషనువఅ కే. తరువాత స్వీయ 


శ ప్రతాపర్నుదీయకథకు మూలము పరంసరాగతమయిన యొక కథ యని (శ్రీమాన్‌ 
వేదాల తిరువేంగళాచార్యులు గారు వచించుచున్నారు. 


3 


వయత్నమువైననే నంన్మృశాం|ధాంగ్లభావలలో నపార పాండిత్యమును 
సంపాదించినారు. వారు B. గీ. పట్టమును బూర్హిగాం బుచ్చుకొనలేదు 
కాని యా వరీకయందలి యింగ్లీషు సంస్కృత భాగములందు మదరాను విశ్వ 
విద్యాలయమునం దందఅకన్న నెక్కువమార్కులు నం పాదించుకొన్నారు. 
శాస్త్రిగారికి షేక్సి ఎయర్‌ నాటకములవై నందును మాక్సెత్తు నాటకము వై 
రథిమానము మెండట. వీరప్పుడప్పుడు శ్లానులందు మేక్సియర్‌ నాటకము 
లె (జేయు విమర్భనములు ఆ కాలమున మదరాసు [కిళ్చియన్‌ కళొాళాొలకు 
(పిన్సిపాలుగానుండిన మిల్లరు దొరగారికి నై త మాళ్చర్యమును గలిగించెనన్న చో 
వారి యాంగ్ల భామోవై దువ్యము కొంత తెలియగలదు. వారి సంన్క్బృతాం[ధ 
భాషాపాండిత్యమును నేను వివరింవ నవసరములేదుగదా! శాస్త్రిగారికి తమిళ 
భాషయందును [సివేళశము గలదనుటకు [పశాపరుదీయమునందలి గాయకుల 
వాక్కులు [పమాణములు. వారి మహామ్మదియపాతల నంభానణ మునుబట్టి 
శాస్త్రిగారికి హిందూస్థానీతో(గూడ కొంత పరిచయముగలదని తోచుచున్నది. 

సంస్కృత నాటకములతో శ్యా(స్త్రిగారికిగల సంబంధమును వారి యను 
వాద నాటకములు చక్కగా. జూపును. అందును భవభూతి కాళిదానుల 
యెడ వారికాదరము మెండు. శాస్త్రిగారు నాటకములను సాహిత్య దృక్పథ 
ముతో మా(తమే చదివి యూరకుండువారు కారు. వాని [పయోగార్హ్హతను 
రుజువుపజచుటయందును శాస్త్రిగారికి పట్టుదల మెం డే. అందుకే వారు భవ 
భూతి యు త్రరరామశరితమును దమ శిష్యులచే మదరానున నత్యు త్తమ 
ముగా [బదర్శింప6 జేయించి (సేవకుల నున్ననల నందినారు. ఉత్తరరామ 
చరిత నాటకము [పయోగార్హృము కాదనియు యానాడు వలువురు పండితుల 
యాళశయము, ఈ విధముగా క ళ్మాపపూర్జులు భారతా భారత రూపక 
మర్యాదలను తుణ్జముగా నెటి(గి, [ప్రయోగ విజ్ఞానము కలవారు కావుననే 
వారి నాటకముల కా [వత్యేకత, 

శాస్త్రిగారి యనువాదనాటకములను గూర్చి నా మి[తము సుుపనన్న 
చెప్పియున్నాండు. ఇాస్రిగారు సంస్కృత నాటకముల ననువదించిన విధము 
(ప త్యేకమయినది. వారు క్లాసులో విద్యార్థులకు బహువారములు పాఠములు 
చెప్పి, యనేక వ్యాఖ్యలను బరిశీలించి, విమర్శనముల విలోకించి, పొాఠాంతర 
ముల జల్లించి సాధుషాఠముల నిర్షయంచి యా _వెని ఆం|ధీక రణమునకు పూను 
కొను వారట. అంతశ్రమపడి చేసినవి కావుననే వారి యనువాదములు 


4 


మూలమునకు దగ్గజగా నుండుట తటస్టించినది. ఇక వారి స్వతం|త రూపక 
ముల విషయమును చూతము. 

శాస్త్రిగారు రచించిన స్వతం|త రూపకములు మూడు. అందు వారు 
మొదట నిర్మించినది | పతాపరుద్రీయము. దీనిని శాస్త్రిగారు 1897 సంవత్సర 
మున |బక టించిరి. తెనుగురూవక వాజృ్భయచరి|త్రమున 1897 వ సంవత్సరను 
బహు ముఖ్యమయినది. దానికి కారణ మేమనగా నా సంవత్సరముననే 
(పళాపరు దీయమువంటి యత్యు త్తమాం(ధ న్వతం| త రూపక మావిర్శవించినది 
అంతేగాదు, మణి యొక యు _త్తమాం|ధరూపకమగు [శీ గురజాడ వారి “కన్యా 
శుల్క_ము' |ప్రకటింప(బడిన సంవత్సరమును అదియే, 

శాస్త్రిగారి న్వతం్యత రూవకములందుం (బతాపరుద్రీయము మొదటి 
దయినను నది వారి రచనకు మొదటిదికాదు. అంతకుముందే వారు (శీహర్హ్దుని 
నాగానందమును, కాళిదాసుని యభిజ్ఞాన శాకుంతలమును నాం థికరించి 
యుండిరి. అంతేగాదు, వారి క థానరిత్స్చారగము నంతకుముండే 1591 నం॥ర 
మున |దిక టిం పంబడి యుం డెను, మజీకొన్ని [(గంథ ములు నదివణకే వారు 
(వాసియుండిరి. (పళాపర్నుదీయమునెే నాటక రచనకు(బూర్వ ము కథగా నల్లి 
ప(తికయందు (ప్రకటించిరి. ఇన్ని |గంథము లదివజకు రచించినను శా(స్త్రిగారికీ 
(గంథనిర్మాణము నెడ( గల (వత్యక |శద్దను చెలుపుట కొక్క విషయము నిక్కడ 
[పస్తావింతును. 

[వతావరుద్రీయము (పకటింపబడునాటికి శా(స్త్రిగారి జనకులు వేంకట 
రమణ శాన్తు)లుగారు జీవించియే యుండిరట. శాస్త్రీగారి [పతాపరుదీయ 
మునకు వస్తువు వీరికడనుండియే [గహింపంబడినదని ముందే చెప్పితినిగదా ! 
శాస్త్రిగారు తమ (వళాపరు[దియ నాటకమును దం(డిగారు చూచుట తటస్టించి 
నప్పుడు తాము తలుపుచాటున నిలిచి బిక్కుబిక్కుమని భయాందోళనముల 
నందుచుండిరట. తరువాత వేంకటరమణ శాస్త్రిగారు (గంథమును జదివి శాస్త్రి 
గారి సోదరులతో “మీ అన్నయ్య జాగుగానే (వాసినాండోయి” యని యనిరట, 
అప్పుడు శాస్త్రిగారి మనను కుదుటపడినదట. 

శాస్త్రిగారి మజి యొక న్వతంతరూపకము ఉష. దీనిని వారు 
1901 సం॥ రమున (బకటించిరి. శాస్త్రిగారి యుషానాటకము వారి 
మితులును, బహుభాషాళోవిదులును, సుప్రసిద్ధ భాషాశ్యాన్ర్రవే త్తలును నగు 
(శ్రీ శ వీడీ శేషగిరిశ్యాస్త్రిగారి కీర్తిమూ_ర్హి కంకితము చేయంబడినది. ఆ 


ఏ 


సంవత్సరముననే శేషగిరిశా(స్త్రిగా రివాలోకమును వీడిపోంగా వేంకటరాయ 
శాస్త్రిగారు తమ కృతిని వారి సృృతిచివ్నా ముగా నిలిపినారమని వచించు 
కొన్నారు. 

శాస్త్రిగా రీ యుపూనాటక మును నిర్మించుటకుంగల కారణము నిట 
పేర్కొనుట య।|వస్తుతము కాదు. వేంకటరాయశా స్త్రిగారు నాటకముల నెట్టి 
దృష్టితో చూచిడివారో ముందు తెలిపినానుగదా ! వారికందు సాహిత్య 
దృక్పథము మా|త్రమేకాదు. [పయాగవిషయమునను బట్టుదలమెండే. వారు 
ఆనాటి మజికొందరు నాటకక ర్లలవలె నటకులుకారుగాని యొందటో మహో 
నటులను నాట్యమున శితీంచిన నటగురువులు. తతృలితముగా 1899 లో 
నెల్లూరు నగరమున “ఆం|ధ భాషాభిమాని నమాజము” శాస్త్రిగారి శిష్యులగు 
నటులతో నేర్పుడినది. మద రానులో నింకొక్క_టి “విద్వన్మనో రంజని నమాజము” 
స్థాపిత మైనది. ఈ రెండు నమాజములవారును శాస్త్రిగారి నాటక ములను 
వారి శిక్షణముననే (పదర్శించెడివారు. అందు నెల్లూరు నమాజము వారికి 
శా(స్త్రీగారి నొటకములనే గాని (వదర్శింపమసి (ప్రతిన. అందుకే వై "రండు 
సమాజములవారి [పార్ధనమును బురస్కరించుకొని “అత్యర్థయామమా త 
|పయాజనీయ” మగు నీ చిన్ని నాటకమును శాస్త్రిగారు నిర్మించి యిచ్చినా 
రట. ఈ విషయమును వారే తమ యుషానాటకమున వచించినారు. 

ఇంక మూ(డవదియు శాస్త్రిగారి స్వతంతరూపకములలోం జివరిదియు 
నగు బోబ్బిలియుద్ధ నొాటకమును శాస్త్రిగారు 1916 వ సంవత్సరమున. (బక 
టించిరి. శాస్త్రిగా రీ బొబ్బిలిని |బకటించునాటికే యాపేరుగల నాటకము 
లొండు ౩0 డాం[ధభాషయం దుండెనట. అయ్యు దీనిని వీరు మరల రచించు 
టకు కారణము నెల్లూరి సమాజమువారి పట్టుదలయు, శాస్త్రిగారి కీ బొబ్బిలి 
కథావస్తువువపై నున్న యాదరమునని శాస్త్రిగారి పలుకులే చెప్పుచున్నవి, 
వారి కీ [గంథరచనము “ గంగాస్నానము”వ లెం బవి|కమయినదిగా( దోచినదట. 

ఈ బొొబ్బిలియుద్ద నాటక నిర్మాణమునకు సంబంధించిన యింకొక్క 
విషయము నిట వచించుట యవన్తుతముగాదు. శాస్త్రిగారి కాదినుండి యనేక 
విధములుగ నార్జికసవోయ మొనరించి పతాపర్మ్నుదియ నాటక కృతిభర్తలైన 
'వేంకటగిరిరాజావారు వెలమవా రగుటచేత వెలమవీరుల వీరవృ త్తాంతమును 
'దెలుపు నీ [గంథ నిర్మాణమునకు శాస్త్రిగారు పూనికొనిరట. బొబ్బిలియుద్ధ 
నాటక (పస్తావనయందు వేంకటగిరిరాజావారి [పశంసగలదు. శాస్త్రిగారి యీ 


6 


నాటకము పుట్టిన 1916 సంవత్సరముననే యా రాజావారు చేవాయా|త్ర 
చాలించినారట, 

ఈ విధముగా శా స్త్రగారు స్వతం|త రూవకముల మూంటిని తెలుగు 
భఛాపషాయోష కలంకారములుగా నమర్చించినారు. చారు 1916 తరువాత 
న్వతం[త నాటక నిర్మాణను నాపివేసినను, సంస్కృత రూపకానువాదముల( 
జేయుట మానలేదు. వారు 1920 లో భవభూతి మవోకవి ఉ త్రరరామ చరిత 
మును, ఆ మరునటి సంవత్సరమునందు కాళిచాసుని విక మోర్వశీయమును, 
శ్రీహార్టుని రత్నావళి నాటికను అనువదించి (పకటిం చినారు. [పియదర్శిక, 
మాళవికలు అంతకుముందే యనూదితములై నవి. శా(స్త్రిగారిట్లు మొత్తము 
దశళశరూపకములః డెలుగు వారికి. జూపినారు. వారి స్వతం|త రూపక ములను 
వివరముగా? బరిశీలించుటకు ముం దొక విషయము నిట మనవిచేయుట యను 
చితముగాదని భావింతును. అది నాటకము లందలి భాషకు సంబంధించినట్టిది. 


నాటక భాష 


(శ్రీ వేదము వేంకటరాయశ్నాస్త్రిగారు 1891 వ సంవత్సర మునంచు. 
దమ తొలభిరూపకానువాదమగు నాగానందమును [బకటించిరి. అందు వారు 
నీచ పాత్రలకు |గామ్యభాష నుపయోగించినారు. అందుకని దేశమున 
బండితుల మధ్యి నొక వివాదపు దుమారము శేగినది. నాటక ములలో (గామ్య 
ముంచరాదని వాదించు కొక్కొండ వేంకటరత్న ముపంతులు, ధర్భవరము 
రామక్భషప్పమాచార్యులు, కోలాచలము శ్రీనివాసరావు, వావిలికొలను సుబ్బా 
రావు మొదలగు పండితులు కవులు నొకపతము. (గామ్యము నాటక ములందు 
(పయోగార్డమే యని వాదించు శాస్త్రిగారి వర్గ మొక పతము. నేడు శాస్త్రి 
గారి వాదమున శే బలము మెండని వచింపంబని లేదు! విచారింపంగా [గామ్యము 
(పయోగార్డ మే యని వచించిన [పాచీనలాకణికులును లేకపోలేదు. 

ద్వితియాచార్యుండని  |పసిద్ధివహించిన యధర్వణు(డు “గామ్యం 
త శ్తద్విధొ సాధ” అని వచియించెను. దీనిని మనసునం దుంచుకొనియే 
కాబోలు |! బహుజనపల్లి సీతారామాచార్యులుగారు “గామ్యంబు త తృజ్ఞాతి 
వర్లనంబునం (బయోగార్హంబగు" నని నూచించి కొన్ని యుదాపవారించినారు. 
(పాచీన లక్షణ వేత్తలలో నెన్నందగిన విన్నకోట పెద్దన కావ్యాలంకార 
చూడామణియందు 


7 


“ఈనడములు గోరడములు 

గానర వీసరలునెన కట్టిడి పలుకుల్‌ 

భాసిల్లు (గామ్యుములు నా 

హోసో క్తులం చెగడుచోట నవియును నొప్పున్‌.” (9-20) 
అని పరివోస వాక్కులందు గామ్యము లుంచందగునని వచించినా(డు. 
(శో వ్య కా వ్య ము ల విషయమే యి టుండ గా దృశ్య కావ్యవిషయమున( 
జెప్పవలయునా ? లోకవృశ్తానుకరణమే నాట్యమని శాన్త్రజ్ఞు అంగీక 
రించినారు గదా !* లోకమున శిష్టాశిష్ట వ్యవహారమున(గల భేదము స్పష్టము 
గదా! కావుననే మవోకవులగు కాళిదాసొదులు (శవ్యశావ్యములందును భిన్న 
భిన్న వర్షములకుం జెందిన భిన్నభిన్న పాత్రముల కాయా రీతి నుచితమగు 
నట్టుగా భాషను గూర్చిరని వెద్దలందురు. సంస్కృత రూపకములందలి భాషో 
భేదము ను[పసిద్ధము సుదృష్ట్ర ము నయిన విమయముగదా ఓ కూని 
(శ్రీ వేంకటరాయశా స్త్రిగారు తమ కాలములోని పండితులెన్ని విధముల 
యాటంకముల.: గలిగించినను, వానిని లత్య పెట్టక తము నాటకములం 
దన్నింటను పా[తోచితముగా [గామ్యము నేయుంచి తరువాతివారికి మార్గ 
దర్శకులయినారు. ఇక్కడ నొక విషయమును మనము స్పష్టముగా [గ్రహింప 
వలసియున్నది. శాస్త్రిగారు తాము నాటకములందు నీచపా[తలకు వాడినది 
(గామ్యభాషయే కాని “వ్యాన వోరికముో గాదు, అందుకే వారు మొదట శుద్ధ 
గ్రాంథిక వాదులగు కొకొ_ండ పండి తాదుల నెశ్లుదిరించిరో యశ్లు కుద్ద వ్యావ 
వోరిక వాదులగు @) గిడుగు రామమూర్తి మొదలగువారి నెదిరించిరి. 
(పతాపర్మ్నుదీయము నందలి 

“వీరళణ్ణి రాగలణ్ణి మన్ను చేయిస్తాన్‌ 

గోతిలో పాలీంచి గోరీకట్టిస్తాన్‌ ” 
అను వెజ్టియుగంథరుని వచనము శాప్రిగారాశాటి పండితులను గూర్చి 
వచించినదేయని 'పెద్దలందురు. 

ఏపమయినను శాస్త్రిగారు పా(తోచిత భాపాూవాదులేగాని శుద్ధ (గాంథిక 

వాదులు కాని వ్యావవోరిక భాపావాదులు కాని కారు. ఇందుకు వారి[గంథములే 
(పమాణము, ఇంక వారి స్వతంత రూపకముల గూర్చి యాలో చింతము. 





* “లోకవృత్తానుకరణం నాట్య మేత న్మయా కృతమ్‌” (భరతముని నాట్యశాస్త్రము. 
అ. 1. శ్లో. 112) 


పతా పరుదీయము 

వానిలో కాలమును బట్టియు గుణమును బట్టియు మొదట గణిం 
పందగినది |ప్రతావరుదీయము, [ప్రతాపరుదియమునందు శాస్త్రిగారి. (ప్రతిభ 
సర్వతోముఖముగా యుగంధరమంతి |పతిభవలె వీర విహార మొనశ్చెననుట 
(పాజ్ఞలు సమ్మతింపరానిదిగాదు. 

మహాకవులు [గంథములనేకములు రచింతురు. కాని యవియన్నియు 
నొశే విధముగా; గవిక్సీర్తిని [పకటింపలేవు. అందొకొ_క్కటి మాతమే 
యాతని సర్వతోముఖళ _క్టిని లోకమునకు. జాటి యాతని కుత్క్చృష్ట స్థానమును 
గూర్చును. మహాకవి కాళిదాసు రచించినవానిలో నభిజ్ఞానశాకుంశల మట్టిది. 
భవభూతి రచనములం దు_త్తరరామచర్శిత మటువంటిది. వేంకటరాయ శాస్త్రి 
గారి కృతులలో. [బతాపరు[దీయమట్టిది. 

(పతాపరుదీయము శాస్త్రిగారి రూపకములంచేగాదు, ఆం|ధరూపక 
వాబ్బయమున కే తలమానికమువంటిదని ముందు మనవి చేసితిని. దాని నరసను 
గాదుకదా దరిదాపులనె నం జోటు నంపాదించిన రూపకము మజీయొకటి 
యాం[ధమున లేదన్న నసత్యముగాదు. అట్టిది కన్యాళుల్క మొక్కటి కలదని 
కొందఅనవచ్చును. కాని యది సరిగాదు, 

క న్యాశుల్మాములోని యితి వృత్తమునకు శాళ్వతత్వములేదు. ఒక్టైక్హ 
సమస్యను బురస్కరించుకొ ని (పచారార్థమయి బయలుదేరిన (గంథసాహిత్య 
మా సమస్యరూపుమాయంగనే తన పూర్వపు "బాన్నత్యమును గోల్పోవును. 
క న్యాశుల్క-మట్టిది. కావుననే యది మెల్ల మెల్టగాం దన గొప్ప౦దనమును 
గోల్పోవుచున్నది. నేడు “క న్యాశుల్కము”లేదు. అదియేగాదు వరశుల్క_ మును 
బోవు స్థితి యేర్చడినది. 'నాచ్చిక్వెళ్చను మాతరమువారి కర్ధముకాదు. 

|పశాపరుద్రీయములోని యితి వృత్తమట్టిదిగాదు. దానికి శాశ్వతత్వ 
మున్నది. వాల్మీకి మవోముని సృష్టించిన సీతారామాదులవలె శాస్త్రిగారు. . 
సృష్టించిన యుగంధరుఃడు సజీవపా|త మయినా(డు. ఆత(డిక మరణింప(డు, 
ఆతనికీ ర్తి కిక చలనములేదు. ఈ మవోమంతి కథ శెలుగుదేశమున నక 
రాస్యు లున్నంత దాక నే నిలచును. ఎప్పు డే కాలమున జదివినను నది నిత్య 
నూతనమయి భానసిల్లుచుండును. [పశావరుదీయము నందలిది తాత్కాలిక 
సమస్య కాదు. అది సృష్ట్యాదినుండి [ప్రళయ కాలము వజకునుండు సమస్య 


(౭ 


9 


కావుననే యిందలి ముతివృ త్తమునకు శాశ్వితత్వమున్నదనుట. మణీ యొక్క 
విషయము : ఇది పొఠకుల సంస్కారమునకు సంబంధించినది. (ప్రతాప రుద 
యమును జదివి యానందించు పాఠకులందటును క న్యాశుల్క మును జదివి 
యానందడింతురన లేము. దానికింకొక సంస్కారము కావలయును. అది 
యాంగ్రభాషా జ్ఞాన మువలన గాని రాదు. కావున క న్యాశుల్క మొక్క 
ఆంగ్లభాషా పరిజ్ఞాన మున్న యాం|ధమహేోజనులకు మాతనే యానందచాయి 
యగుచున్న ది. 

|పతాపరుదీయ మట్టిరిగాదు. ఇందలిభావ తెలుంగు. హాస్యము తెలుంగు 
హాస్యము. ఎక్కడం జూచినను తెలు(గుందనము మూ", ౮-చినట్లుండు నీ 
నాటకమును జూచి యానందించుటకు తెలుంగువాడై. తెనుంగు భామ నెణీ(గి 
యుండుట చాలును. 


కనుకనే [పళాపరుదీయ మాం| ధరూపక వా బ్బయ మునకు తలమానిక 
మనుట. 


ఈ నాటకమున శాస్త్రిగారి (ప్రతిభ సర్వతోముఖముగ వీఠ విహార 
'మొనర్చినదని ముందు చెప్పితినికదా! అదియెట్టిదో చూతము, 


(పతాపరుదీయమునందలి యితివృ త్తము 


(పతాపర్నుద మహారాజు ఏకో శిలానగర రాజ్యము నేలిన చారి[తక పురు: 
షుండు. ముమ్మడమ్మ యాతనితల్లి. విద్యానాథుండాతని యాస్థాన విద్వాం 
సుండు, [పతాపరుద్రియ మను [గంథము నా మవోరాజువై రచించిన మహాకవి. 
[పతాపరుదుని సమ కాలీనుండగు ఢిల్లీసుల్తాను గయాజుద్దీను తుగ్లక్‌ . వీనికుమా 
రుండు ఉలుఫ్‌ ఖాను. పిమ్మట మహమ్మద్‌ - బీన్‌ - తుగ్లక్‌ గా మారినవాండు. 
వీరందటును చారి[తక పురుషులే. (పతాపర్నుదుని మవామ్మదియులు ఢిల్లీకి 
. ఇఅంగొని పోయినదియును జారిత్రకసత్య మే. ఉలుఫ్‌ ఖాను (ప్రవేశమొక్కటి 
తక్క (ప్రతాపరు[ద్రీయమున( గడమవాని (ప్రవేశము గలదు. ఉలుఫ్‌ ఖాన్‌ 
కార్యము నిందు వలీఖాను నిర్వహించినాండు. గయాజుద్దీనును హతమార్చుట 
యందు ఉలూఫ్‌ ఖాను కృతకృళత్యు.డ్రై నట్లు చరిత్ర చెప్పుచున్నది. వలీఖాను 
జానే చచ్చినట్లు [ప్రతావరుడ్రియము చెప్పుచున్నది. [ప్రతావరుద్ర చక్రవర్తి 
తిరిగివచ్చెననుటకు చరిత్రలో నాధారములులేవు. మన నాటకమున కంత 


10 


ముఖ్యుండయిన యుగంధరుండు నింక( జరిత్రకు దొరుకలేదు.*  పరిళోధకు 
లింకను వెతుకుచునే యున్నారు. భవిష్యద్గర్భమున నేమి చాగియున్నదో! 
యుగంధరుండు చర్మితజ్ఞులకు దొరికిన నాండాలోచింత ము. (పస్తుతమున కా పొ 
[తము శాస్త్రిగారి సృష్టియని యే భావింతము. 

ఇక్కడ నొకవిషయము. ఈ యుగంధరమం తిని శాస్త్రిగా రెక్కుడ 
నుండి తెచ్చియుందురు ? అనున దొక|పశ్న. భాన మవోకవిరచించిన (ప్రతిజ్ఞా 
యాగంధఠరాయణమునందలి యాగంధరాయణు.జే శాస్త్రిగారి రచనమునకు 
మూలమని కొందరు వండితులయూహా.+ అందును యాగంధరాయణలు (డు 
పిచ్చి వానియా కారమునే ధరించి తన పభువును విడిపించి తెచ్చును. కాని యిందు 
కొక యభ్యంతరమున్నది. 1912లో గణపతిళా(స్త్రిగారు [పకటిందదనుక 
భాసనాటక ములను లోక మెటుంగదే, అందుండి శాస్త్రిగా రెట్లు |గహించిరి? 
అనునచేయది. నిజమే! శాస్త్రిగారి |పశాపరు(ద్రీయము 1897 లోనే భాన 
నాటకములు లోకపు వెలుగును జూచుటకు 15 సం॥ రముల ముందు! [బెక 
టింప(బడినదిగదా! కావున శాస్త్రిగారు దీనిని భాసునినుండి | గహింపశేదనియే 
చెప్పవ లెను. 

మణి కొంచెము ముందునకు. బభోదము.  భాసుం డీ యొగంధరాయణ 
పాతము నెక్కడనుండి (గహించెను? యొగంధశాయణుని సంగతి యటుండ 
నిండు, ఆనాటకకథ యాతనిశెక్కుడిది! బృహత్కథలోనిదని దానికి సమా 
ధానమురాకతప్పదు. ఈయొక్క కథనేగాదు. మణి కొన్నింటినిగూడ 
నాతండందుండి |గహించి నాటకముల రచించినాండు.! మణి వేదము 
వెంకటరాయశా స్త్రిగారు [పతావర్నుదీయ రచనకు ముందే 1891 సంవత్సరము 
నందు బృవాత్క_ ఛానువాదమును క థానరిత్సాగరము నాం|థీకరించి (పక 





చూ, కొకతీయ సంచికలోని డా॥ మారేమండ రామారావు M.A.Ph.D. గారి 
సంపాదకీయము. 

చూ. “ఆంధ్ర నాటకకర్తలు” లోని డా॥ దివాకర్ల వేంకటావధాని, M. A. (109.0) 
Ph. D. గారి “వేదమువారి స్వతంత్ర నాటకములు” అనువ్యాసము- $8 వ పుట. 

భాసుడు బృహత్కథనుండి యీ యితివృ త్తమును (గ్రహించెననుటను పండితులు 
కొందజింగీకరింపరు. అట్టివారు భాసుడు తనకాలమునండు జనులు చెప్పుకొను కథల 
నాధారముగాంగొని వీనిని రచించెనందురు. చూ. Pr0f, గ. గణసతిశాస్త్రిగారి స్వప్నవాసవ 
దత పీఠిక. 


1l 


టించినారుగదా! కావున నీయుగంధరపా|తను వారు కథానరిత్సాగరమునుం 
భాసమవోకవి బృహాత్కథనుండి వలెనే [గహించిరని తేలుచున్నది. 


ఎంతమంది మవోకవులు కథానరిత్సాగరమును జదువలేదు! వారందలు 
నాతనిని (గహించిరా? నాడు ఆతండు భాసునకే కనుపట్టినాండు. మటల 
నొక్క. శా(స్త్రిగారిశే లభించినా(డు. ఆ లభించిన జాతిరత్న మును వన్నెలు పెట్టి 
తీర్చిదిద్దినారు ఈ మహాకవులిరువురు. ఆదిద్దుటయు నిరువురియం దొక్క-విధ 
ముగాలేదు. అందుకు వారుతీసికొన్న యితివృ త్రమునందే యట్టి భేదమున్నది. 
దిద్దుటలో నింత భేదమున్నది కావుననే మనయుగంధరు(డు తెలుంగు యుగం 
ధరుం డయినాడు. 


కథను దీసికొన్నచో స్థూలముగా మూండు వాక్య ములలో (జెప్పి పయ 
వచ్చును. _వరంగల్లుచ|క్రవ ర్తి [పతాపరుద మవోరాజును ఢిల్లీ సుల్తాకొ సేనాని 
వలీఖాను మోనముచేసి చెఅంగొనిపోయెను., తెలుంగుచకవ ర్హి మం|కి మటల 
మోనముచేత నే రాజును విడిపించికొని తెచ్చెను. ఇదియే కథాబీజము. దీనినే 
శాస్త్రిగారు స్వీయ (వతిభచేం బెంచి పెద్దదానినిచేసి 10 అంకములుగల బిగు 
వయిన నాటకముగా నొనరించిరి. ఆవిధమును గొంచెమురయుద ము. 

తురక మోనమున( (బతాపరుదుని చెఅంబెన్టైనంటిమిగదా! (పతావ 
రుదుండు సామాన్య రాజమా[తుండుకాండే! నవలకు ధనుర్ధరాధిపతి. విశాల 
|తిలింగ సా్యమాజ్యరమాధురంధరుండు. అపార రాజనీతిరహన్య సం వేది. 
యుగంధరునివంటి (పజ్ఞూశాలు లాతనిమం[ తులు. ఇంతటి మవోరాజును తురక 
నరచారు. డొక్కడు అల్పత ర సేనాపరివారముతో బట్టి కొనిపో వుట యెట్లు సంభ 
వము? అనునది సామాన్య | పళ్న కాదు, దానికై శా స్తిగారొక చక్కని 
కల్పనము( గావించినారు. 

యుగంధరుండు యా[తల*గినా:డు. వెడలునప్పటికి రాజ్యమున నెట్టి 
యాపత్సూచనలును లేవు. అయినను ఆతండు తగుజా[గత్తలు చేనియ వెళ్ళి 
నా(డు.  యుగంధరుం. డూరలేనప్పుజే రాజువేటకయి దూరవచేశములకు 
వెళ్ళనాండు. అదేసమయమున తురకలు హశాత్తుగ వరంగల్లును సమీపించి 
నారు. వారికి రాజమం[తుల వివయము శెలిసినది. వెంటనే రాజుగారున్న 
(పచేళమున కొకఠ్కాతురక బయలుదేరినాండు. రాజున కిదియంతయు తెలి 
యదుగచా! ఆతండు వేటయందలసిపోయి యొకచెట్టుకింద ని(దించినా(డు. 


[2 


న్మిదించినరాజును తురకపరివారము చూచినారు. వెంటనే సర్దారు ఆజ్ఞ చొప్పున 
నాతనిని రాజోచితముగా బంధించి గోచావరినిదాటించి ఢిల్రీకి. గొనిపోయి 
నారు. ఇదియంతయు ననుకొనని యంత వేగముగ జరిగిపోయినది. 

కాని యింత సేపును [పతావరుదుని మం[తులూజక నే కూర్చుండినా రా? 
లేదు. అందు జనార్షనమం|తి యుగంధరునికడ శితణము పొందినవాండు. 
ఆతనికి నమ్మిన బంటీతండు. అత దూరకుండువా(డో*? ఆత(డును తగుజా[గ త్త 
తోనే యున్నాండు. తురకలరాకను గనిపెట్టి యెన్నెన్ని జాగత్తలు తీసి 
కొనవలెనో అన్నియు తీసికొన్నాండు. అన్న యుగంధరునకు, రాజునకు, 
వార్తల నంపినా(డు, సేనలను సిద్ధముగా నుంచినాండు. గూఢచారుల నియ 
మించినాండు. కోటను కట్టుదిట్టము చేసినా(డు. తురక సేనలు పాటిపోకుండ 
'నేర్చాట్లు గావించినాండు. అవసరమున కుపయోగపడునని పేరిగానిని చేరం 
దీసినా6డు. కాని దైవము |పతికూలించినది. రాజు చెజంగొనిసోంబడింాడుం 
అదియు. నెంతసహాజముగా జరిగినట్లు చి|త్రింపబడినది ? ఇందు దేనినేని యనం 
భావ్యమని మన మన(గలమా? కథాసంవిధానమున శాస్త్రిగారి యీ నేర్చు 
(పతాపరు దీయమునం దంతటను గానవచ్చుచుండును, పాతల సంభాషణము 
నకును, శీలపోషణమునకును, కథానన్ని వేశ కల్చ్పనలకును, నింతచక్కగా పొత్తు 
కుదిరిన నాటకము మణి యొక్కటి తెలుంగు భావలో నా చూచినంతలో 
కానరాదు, ఇంత బిగువయిన కథా కల్పనముగల నాటకములును నాకు. 
గనుపింవ లేదు, 

శా స్త్రిగారిట్టి సంఘటనములందు బహుజా గ త్తవహించి కథను నడిపి 
నారు. ఇంకొకటి 30 డుదాహరణముల6 జూపి ముందుకు సాగాదను. 

జనార్దను(డు తురకల రాక శెలియగనే గోదావరిని చాటు సాధనము 
లన్నియు నాపుచేయుట కాజ్ఞ యిడినట్లు [పథమాంకమున.౬ జెప్పంబడినది. 
మటీ రాజును తురక లెట్లు పడవవై చాటింప(గల్లిరి? ఆ పడవ లేల ధ్వంసము 
చేయంబడలేదు ? అను (పళ్నలు కలుగును గదా! చానికై శాస్త్రిగా నెంత 
జాగత్త పడినారో పరికింపుడు. 

తృతీయాంకమున విద్యానాథుడు పడవపై సిపాయిలతో6 జేసిన 
(పసంగమున జనార్దనమం|క్రియాజ్ఞ 'యెట్లాచరణములో నున్నది. ఆలుపం 
బడినది. ఇక నీ పడవలు మం|త్రియాజ్ఞకు ముందే బయలుదేరి పోవుటచేత 
వాని కాజ్ఞయంద లేదనియు నింకొక చోట సూచితమయినది. మణి తెలుంగు 


13 


వారు రాజభ క్రి లేనివారా ? ఆవడవవారు రాజు నెట్లు దాటించిరి ? అను 
నదియు నెక |పశ్నయే. దానికి నవకాళము లేకుండ కవి మంచి కట్టుదిట్టము 
చేసినాండు. గోదావరి గట్టున పడవవారిని గూర్చి రాజు ఆత్మగతముగా నను 
కొన్న యీ పలుకు లరయుడు, 

“వీరికి మమ్ము శెలిపిన వీరు దాటవేయరు. అంతట సిపాయీలు ఈది 
పోయి వీరినిచంపి పడవలను గట్టునకు చెచ్చి యెక్కించుకొని తామే నడుపు 
కొని దాటి పోవుదురు. మాదం డెక్కడను దృష్టి పథమునలేదు. మాశకై వీరేల 
బావవలయును *ి (4రిపుట.) 

వైమాటలు ఆం(ధుల రాజభ క్రిని మాత మకాదు. (పతాపర్నుదుని 
(పజాహితై కతత్పరతను నె తము బాటుచున్నవి, 

ఈ విధముగనే వళాపరుదీయమునందలి (పతి చిన్న విషయమును 
శాస్త్రిగారు మిక్కిలి జూగత్తతో నిర్వహించుట కాననగును. 


సంభాషణలు నడిపినవిధము 

'తెలుంగుభాషయందు కొన్ని నాటకములలో మిక్కిలి దీర్హములయి 
యుపన్యాన ధోరణిలో సాగిపోయిన సంభాషణలున్నట్లును, అవి ఆ యా నాటక 
ములకు న్యూనత నాపాదించుటకు కారణములయినట్లును తా మిదివజుకే విని 
యున్నారు, * (పతాపరుద్రీయమునం దిట్టి దీర్ధత రనంభాషణములు కానరావు. 
ఇందలి నంభాషణములన్ని యును సాఫిగా సాగిపోవుచుండును. అవనరమునకు 
మించి యించెవ్వరును దీర్ధముగా మాట్లాడరు. అట్లు దిర్భములగు భాషణ 
ములు ఒక్క పిచ్చివానికి మృాతమే కూర్చంబడినవి. అవి వానికి సహజములే 
గదా! 

మణి యొకచోట విద్యానాథునకు నిట్టి భాషణము గలదు. అది 
విద్యానాథుడు పడవనుండి దూకి గోదావరి గట్టున బట్టల నారవేసికొను 
చున్నప్పటిది. అక్కడనాతండొక్కా జే యున్నా(డు. ఇది యాతండాత్మగతముగా 
ననుకొన్నది కాదు కాని అది యేం కాంశస్థలమగుటచే నాత్శగత[ ప్రాయమే. 
మణి యొక ఘట్టమైనచో నిది యనవహాజముగా ంగనుపట్టవచ్చునుగాని యిక్కడ 
నట్లుగాదు, 





*రూవక స మాలోచనమున నాకు ముందుపన్యసించినవా రీ విషయమును విపులముగా 
వివరించినారు. 


14 


ఈతని భావణము వలన మన కనేక విషయములు ఆతని భవిష్య 
త్కార్యమునకు సంబంధించినవి బోధపడును. బృహత్తర కార్యభారముగల 
వా డగుటచే నాతని యాలోచన మప్పుడు దీర్హతరముగా సాగిన దనుట 
నాతని యీ భాషణము చెప్పుచున్నది. కనుక నిది సహజముగానే కనుపట్టును. 
కవిచెప్పలేదు కాని యిక్కడి యీ ఘట్టము నేకపా[త [పయోజితమయిన 
శుద్ధ విష్కంభమని చెప్పవచ్చును. (60 పుట.) ఇందు జరిగిన వృత్తాంతమును 
జరుగబోవు కథాంశములును నూచితమయినవి. విద్యానాథుడు మధ్య 
పాతయేగచా ! 

అశ్లే తురకలు “టాంజాను”లో నెక్కించికొని పోవుచున్న ప్పుడు రాజున 
కొక దీర్చ స్వగతము కూర్చంబడినది. ఇది "కేవల గద్యమయము కాక కొంత 
పద్యములయందు నున్నది. కావున. గొంత మజు. గనవచ్చును, విశాల (తిలింగ 
సామాజ్యము నేకచ్చతముగా. జాలించిన తన్ను దైవ మెంత సుకరముగా 
శత్రువుల కప్పగించినది రాజు తనలో భావించుట యిక్కడి విషయము, 

మణీ యొక దీర్చ భామణము చెకుముకి ఖుసూఖాను గుజ్జమును కత్తిని 
నంపాదించి కోటను జేరు సందర్భములోనిది. ఖు|సూఖాను Sp నోరుగల్లు 
'సీనలు పొదివి వధించువిషయ మిందు వర్ణింప (బడినది. యుద్ధమును విష్కం 
భాదులశే సూచింప వలయునని యాలం కారికుల నియమము, కావున నిదియు 
చె విద్యానాథ భాషణము వంటిదే. యని చెప్పవచ్చును. ఇట్టి వే మరి 
కొన్ని దీర్హ భాషణము లున్నను మొత్తముమీద నవియు నుచితముగానే 
యున్నవని చెప్పవచ్చును. 

|పశాపరుద్రీయను నందలి సంభాషణ ములంగూర్చి యింకొక [పథాన 
విషయమునిట (పస్తావించుట బాల ముఖ్యము. అది రహాస్య సంభాషణములకు 
సంబంధించినది. ఈ కవి రహన్యములను మాట్లాడింప(జేయుట కొక చక్కని 
మార్గము నవలంబించెను. అది యా శెండు పాత్రల నేదే నొక్కమిషతో దగ్గ 
అకుంజేర్చి మాట్లాడించుట. చానివలన నితరు లనుమానించుట కైన నవకాళ 
ముండదు గదా! 


చతుర్ధాంక మునందు విద్యానాథుండు యుగంధరునికడకు వచ్చిన సంద 
ర్భమున నిట్లిది కాననగును. యుగంధర విద్యానాథులు రవాన్యము చెప్పుకొన 
వలెను. అక్కడ వారేకాక యింకను బలువురున్నారు. మణీయొకెన 


15 


నిక్కడ ోజనాంతికముగాోనని సంభాషణములం గూర్చియుందురు. కాని. 
శాస్త్రీగా రట్లుగాక మణి యొక చక్కని పద్దతి నవలంబిం చినారు. 

విద్యానాథుండు యుగంధరమంతి చూపిన యాసనమున( గూర్చు 
న్నాడు. వెంటనే యుగంధరుండాతని నిదానించి చూచినట్లు నటించి “విద్యా 
ఇనాథ మహాకవి యనగా నెవ్వరో యనుకొంటిని, నా [పాణమే” అని లేచి 
యాతనిని కాగభించుకొన్నాండు. ఆ కౌగలింతల్‌ నే విద్యానాథుడు యుగం 
ధరుని చెవిలో [పళాపర్నుదుని తురకలు చెరంబట్టిన విషయమును చెప్పినాండు. 
అదివిని యుగంధరుండు నటల గొగిలింతలొో స రవాస్య ముగా, దకుణ. 
క_ర్హవ్యము నుపదేశించినాండు. దీనిని కడమవారు [గహింప(జాలరుగదా ! 

మణియొకటి యిట్టి దే స _ప్రమాంకమున( గలదు. వెజ్జివాండు ఢిల్లీ 
వీధులలో వెణ్ణికేకలు వేయుచు, దిరుగుచుండును. వాని వెంటచే చారులు 
వేయికన్ను లతో నాతని వృత్తాంతమును కని పెట్టుటకు యత్నించుచు నా 
[పక్కనుండియే ఖు సూఖాన్‌ వలీఖాను గృహమునకుం బోవుచుండుటను 
చెప్పుకొందురు. ఖుసూఖాను వెడలిపోవును. ఈ ఖుసూఖాను విషయము 
యుగంధరునకు చాల ముఖ్యమయినది. దాని నాశండెరుంగుటక్రై తన శిష్యుని 
వానివెంటంబంపవలయును. తాను శిష్యునితో నీమాట చెప్పిన రహన్య భంగ 
మయి తాను బయట పడిపోవును. అందుకని వెట్టి వాడొక చక్కునియు క్తి 
నా|శయించినా(డు. 

వెట్టివా(డు శిష్యుని చెవి పట్టిలాగి “ఇంక పారిపోవుగదా! ఇంక పారి 
పోవుగచా !”అని చెవినులిమినట్లు నటించి “రవాన్యం చెప్తాొఅని రహస్యముగా 
వానిని ఖు|సూ వృత్తాంతమును గని పెట్టి వచ్చి చెప్ప నియమించును. పిమ్మట 
వానిచెవిని కొటీకియు “ఫో ఇక నిన్ను నా శిష్యులలో చేర్చను. నాకిక్కడ 
నగపడి తే చంపేస్తా” అని బెదిరించి వాండు వెడలిపోవుటకు మార్గమును నుగమ 
మొనర్చును. వా(డును “డొంగవెధవ! రవాన్యమని వంకెట్టి చెవి కఅచే 
ఛాయకు” అని తిట్టి వెడలిపోవును. 

ఎంత చక్కని యెత్తుగడ! ఇంతయు క్తితో [పవ ర్హించినందుననే చారుల 
కాతని వర్తనమేమియు చెలియలేదన్న మనకు నమ్మకము పుట్టుచున్నది. 

ఈ నాటక ములోని రహాన్య సంభాషణలను గూర్చియే యింకొక విష 
యము. అదియు నిట్టియు క్రితోం గూడినట్టిదే. రవాస్యము చెప్పుకొనవలసిన 
వారు అందరిముందర నే మాట్లాడుకొందురు. కానీ యది యన్యాప దేశముగా: 


16 


జరుగును. వారిరువురకు మాత్రమే అర్థమగును. కడమవారికది గో 
రింపదు. 
ఇట్టిదొక్క-టి స_ప్పమాంకమున వైసందర్భముననే గలదు. ఖు[నూ 
ఖానును వలీ తలనజికి మొండెమునురాతితోక ట్టి యమునలో పారవై చినాండు. 
తలకాయను యమునజఒడ్డున పాతిపెట్టించినాండు. ఈ విషయమును శిష్యు. 
డన్యాపదేశముగా యుగంధరునితో చెప్పినవిధము. జూడుండు. 
“తాటికాయ నీటికాడ నాటినారయా! 
ఆతాటిబొంద నీటిలోన మీటినారయా 
కోవగించు శాటికాయ కొంపమాపు తాటికాయ 
మాటలాడు తాటికాయ మం|తమాడు శాటికాయ 
రాయిగట్టి రప్పగట్టి రాంబొందు రాత (గొట్టి 
తాటికాయ నక్కయింక తాటిభొంద చేపయింక 
వల్ల కాటి నల్హ సామి చెల్లిలల్ల చూచుచుండ 
తాటికాయ* జ. ee” (187) 
ఈపాట నందును విన్నారు. ఒక వెట్టి వానికిమాతమే జరిగినసంగతి 
శెలిసినది. మిగతావారికది వెట్టిపాటయే. వారి కేమి జరిగినది తెలియదుగచా! 
వెనుకవిషయము తెలియకున్న మనకునం తే. 
వెట్టవానికీ తలమొం జెములు చాల ముఖ్యమయినవి. వాని [ప్రయోజన 
మును సాధించుట కవి యుపకరించును. అందుకని యౌాళశెంటిని కాపాడు 
నట్లు చూడుమని యౌత (డు శిష్యునకు జెప్పవలంయును. అవియు నితరులకు. 
చెలియకుండ(గనే జరిగిపోవలయును. చూడుడు వైపాటకు పిచ్చివాని సమా 
ఛానపు పాట. 
తాటి కాయ గోతినుండి తవ్వివేయరా 
తొటిబొంద నీటినుండి తవ్వియె త్తరా 
తొటికాయ నక్కగాదు తాటిబొంద చేపగాదు 
తాడులేక కట్టరాదు తగుల గొట్టకుండ రాదు 
'రాయివిప్పి రప్ప విప్పి రాచనక్క_ రాత గుప్పి 
తొటిబొొంద -తాటికాయ తాచిక ట్ట దయ్యమౌను 
షా జ షో 
తాటిబొంద మొాటుమూల నాటి వేయ రా 
తాటికాయ బొందతోటి తాచికొట్టరా”.......(188) 


17 


ఈ విషయమును చెకుముకిశా స్త్రీకి చెలువు మనుటకు వెణ్ణివా(డు 
కొంత గోనెపీచు పీక శిష్యుని చేతనుంచి “దీన్ని చెకుముకికి తగిలించి యిను 
ముతో కొట్టు” అని పలుకును. కడమవారికి చెకుముకి సంగతేకాని శాస్త్రి 
ప్‌షయ మర్గము కాదుగదా! 

ఇట్టి సంభాషణమే మణి యొకటి యష్టమాంక మున గలదు. అక్కాడను 
వెట్టివానిచే యా పాట. 
“అల్ల వా(డిల్ల కరర ఇల్ల వాండ ల్లీ ప్‌ో 
కళ్ళు లేని కబోది కడ కేరలేడు 


9 


కనన (161p.) 


ఇదియు నందర కర్ణము కాదు. అర్ధమయిన రొందటు హాడలిపోదురు. 
సుల్తానుమా[త మేమియు నెజుంగక పాడుమనును. సులానున కిది తెలియదని 
పిచ్చివా6 డెరుగును. కావుననే యాతండు నిర్భయముగా దానిని పాడును. 


“గుండు గుండెగిరించి గుండాన దోయించి 
అదిరి వేశేయరా యముని శకెచ్చరిక” (163p.) 
అని తన వర్తకుల కందరి ముందరనే తలలు నరికివేయ నాజ్ఞ యిడును. 


ఇట్టి సంభాషణా వై చితులు [ప్రతాపరు దీయమున పలువిధముల నున్నవి. 
సేర్రిగా(డు తాను రాజుగా నున్నప్పటి యనుభవమును సత్యముగానే చెప్పినను 
చాకళ్ళు నమ్మరు, అక్కడను శాస్త్రిగారి సంభాషణల గూర్చు నేర్చే కార 
ణము. [పతాపరుదియము నందలి సంభాషణలు తెలు(గుదనమునకు నిలయ 
ములు, వీనిలోని హాస్య చమత్కృతి తెలుంగుజనుల కందరకు నర్ధ్థమగును. ఇది 
కడమ నాటకములకు లేక |[పతాపరు దీయమున కున్న విశిష్టత. 


(పతాపరుదియ నాటకమునందలి వాతపోషణము 

ఇందు మొదట నాలోచింప( దగినది యుగంధరుని గూర్చి. కథయందలి 
[పాముఖ్యమును బట్టి చూచినచో యుగంధరుంజే ఈ నాటక మునకు నాయకు 
డనవలసియున్నది. కార్యమును నిర్వహింతునని ప్రతిజ్ఞ చేసినదియు, నిర్వ 
హించినదియు నీతండే. [పతాపరుదీయము వీరరన [పథానమైన నాటకము 
గదా! ఆ వీరరనము దయా ధర్మ చాన యుద్ధ భేదములచే చతుర్విధములని 
యాలంకారికుల విభజనము. [పతాపర్నుదీయము నందలిది ధర్మవీర మన 


18 


వరముల ఇందు విజేత వ్యులు తురకలు, చేత యుగంధరుండ, అయ్య. దత్సలి 

తము నముభవించిన వాకు (పతాపక్ముదుండే యగుటచే నాతండు నాయకు 

శనియు ననవచ్చును.! [గంధనామము నక్లు వచించుచున్నది. ఏమయినను, 

ము|దారాతసమున చాణక్యుండే నాయకుండని మన మనుకొన్నవ్వుడు (పశావ 

రు దీయమునంచు యుగంధరుంజే నాయకుడని నిర్ణయింపవలయును.!+ 
[వతావరుదీయ వంచమాంకమునందు ముమ్మడమ్మతో 

'కెనిపో యెనమ్మ సంక 

టిని యవనుండు చై వఘటన ఢిన్లీప్పరికిన్‌ 

వనరకు మేశుచనెలల పది 

దినములలో. చెచ్చియిత్తు దేవీ ! నీకున్‌.” (98p.) 


అని (పెతిజ్ఞ చేసినవాండును, పీవవ దానిని సాధించి నవమాంకమున రాజును 
ముమ్మడమ్మ కప్పగించి “అక్కగారితో నా పలికిన మాటను జగదిశ్వరుండు 
నెల వేర్చినాంశు” (221p.) అని పలికిన వాండును యుగంధరుంజే. కావున 
యుగంధనుంజే (ప తాపరు[దీయ మునకు నాయాకుండని నిర్హయించుట యనుచి 
తము కాంబోదు. శాస్త్రిగారు నాటకమున యుగంధర పాత్రమున కిచ్చిన 
(పాముఖ్యమును దీనిన బలపజిచుచున్నది. 

ఈ పాాతమును గుజీించి శాస్త్రిగా ర నాటకమునం దక్కడక్కడ 
నితర పా|త్రములచే( గొన్ని మాటలు చెప్పించినారు. వానిని చూపి యవి 
యెట్లు సమన్వయింప'( బడినవో చూతము, 

[పథమాంకమున వలీఖాను యుగంధరుని గూర్చి తమ దేశమున ననుకొను 
విధము సనేమని చెప్పెనో చూడుండు : 

“వీఠయాగంధర్‌ పేరుచెప్పితే నీరు విడుచు ఘోడా 
ర్యుదయుగంధర్‌ ముద పెట్టితే నిదపోదు పహోథి 
జబాలయుగంధదడ్‌' లీలపల్కి శే చేలదుర తుపాకీ 





* శ్రీమాన్‌ వేదాల తిరువేంగళాచార్యులుగారు దీనిలో రసము మంతవీర మనిరి. 
కాని యీ భేదము సాహిత్య దర్పణమున లేదు. 

కీ “అధికార ఫలే స్వామ్య మధికారీ చ తత్పభుఃి (సా. ద.పరి 8 శ్లో, 49) 

{మన యాలంకారిక సంపైదాయానుసారముగాం జూచినచో ముదారాక్షసము 
నందలి నాయకుడు చర్మదగు ప్తుండేకా ని చాణక్యుండు కౌండు. 


19 


సూరయుగంధరక్‌ దీరము వింకే పారదుర ఫిరంగి 
[పోడయుశగంధర్‌ దాడి పాడుతా నేడవకుర బాబా” _(10p.) 


ఢిల్లిదాకా నతని కీర్షి యదివజశే వ్యాపించిన దన్నమాట, తరువాత 
విశ్వానరావు యుగంధరుని గూర్చి వలికిన విధము( గనుయ . 


“ఆయన గాలిని ఫేనును 

దోయముతో నఅకు. బొగలతో గోడలిడున్‌ 

ఆయన (పయోగ మభినవ 

తోయజభవనృష్టి, "పెఅది దుస్ప్వ్వవ్న మగున్‌.” (12p.) 


రాజు తురకలచేం జిక్కి యాత్మగతమున యుగంధరుని గూర్చి తలంచిన 
విధ మరయుండు : “మహానుభావా ! మీ తలంపుచెం గడు లజ్జితుండ. విధి 
బలీయమయినది బిధినఢశంచు భుదవకారోము తమదా.” (43p.) 


మహాకవి విద్యానాథుడు యుగంధరుని గూర్చి యేమనెనో వినుండు 
“ఈయన ముమూర్తుల వై ( 
జేయన(గం దురీయమూ ర్తి సృష్టిస్థితి సం 
[పాయముల కొకం౭డె విభు డిక 
నీ యావడి యడంగు వార్థి యింకిన కరణిన్‌ .” (97.98p.) 
వాక్యములు [గ్రంథకర్త యుగంధరపా[తము నెట్టు దిస్టందలంచి 
నాడో వచించుటకు చాలును. 


[పళాపరుదీయము నందలి యొక్తుగడల కన్నింటికిని యుగంధరుండే 
మూలముగా నున్నాండు, ఏ పాతముగానీ యిందు యుగంధరుండు లేక 
న్వతం|తముగా( [బవ ర్తించినట్లు కానరాదు. తురకలకు యుగంధరునిగూర్చి 
కోల యభి పొయమునకు చై ప వాక్కు లే తార్కాణముగచా ! కావు 
ననే యుగంధరుండు లేని సమయము చూచి వారు వరంగల్లును చేరినారు, ఈ 
మరువని యుగ ంధరు౭డెట్లు చెప్పెనో చూడుడు, 

మంచిది నేను లేనప్పుడుగదా! వీడు పట్టినాడు ! 
నేనెట్లు లేకపోదునో చూచును గాక! వో! నారాజును 
వీడా సారించువాండు !” (99p.) 


20 


యుగంధరుండజే లేనిచో [పతాపరుద్రీయ నాటక మే లేదు. దాని కంతటి 
కాతండే సూతధారుండు. ఈ విషయమును శాస్త్రిగారు యుగంధరుని ముఖము 
ననే చెప్పించినారు. ఓరుగల్లున నేర్చాటులన్నియు. బూ ర్తి గావించినపిదప 
యుగంధరుం డను కొన్న యౌ పలుకు లాలకింపుండు : “ఆడంబోవు మహో 
నాటక మునకు [బస్తావనయమొనది” ఆ నాటకమంతయుం విచ్చి వానిదేగదా | 

(99p.) 
యుగంధరుని నీతి చాతుర్యము నరయుటకు ముఖ్యముగా దోడ్చడు 
నంకములు మూ(డు. అందు మొదటిది చతుర్థాంక ము, ఇందాతని (పతిభ 
మొట్ట మొదటిసారిగా మనకు. (బత్యతమగును. విద్యానాథుడు తన కాపుడ. 
నట్లు నటించి తోడి మం|తులకు సైతము తెలియనీయకుండ బహు వేగిరముగాం 
[బశావరు[దునకు బదులు పేరిగానిని రాజుగా. [బపంచమున కాతండు చూప. 
గల్గిన నేర్పును బరిశీలించినచో నీతని గుండె నిబ్బరము, రాజనీతి నైపుణ్యము, 
సమయన్వ్ఫూూ, ర్లి గోచరించును 

చేకిగాడు రాజయినాండు... కాని యది యొవ్వరికిం చెలియును ? 
కొద్దిమందికి మాత మే. -పేంగాని భార్య శే యా విషయము తెలియదు. మంత్రు 
లలోను నగముమందికి. చెలియదు. రాజపత్నికిం గూడ నదిముందు తెలియదు. 
దీని కంతటి కెవ్వరు కారణము? యుగంధరుజేగదా ! కడమవారు ఆతనికి 
సవాోయులు మాత మే, 

అశు యీ నాటకమునందలి 7.8 అంకములు నాతని చాతుర్య మును 
కన్నులకు గట్టినట్లు చూపు ఘట్టములు. ఢిల్లీ నగరమున నడివీధులలో దిన 
సంఖ్య తప్పకుండ “ఢిల్తీ సుల్తాన్‌ వట్టుకపో తాన్‌ ” అని జావోటముగా 
వచించుచు, పిచ్చివానివతె నటించినను, 

“నాకు వెళ్టేమి ? వెజ్బం శు చెప్పట్టుకొొ_డ తా” 

నని చెప్పుచు. జెప్పినట్లుగా. దనవని సాధించుకొన్న ఆతని నేర్చు 
సామాన్యమనలేము. అది యెక్కడ నెమాత మనహజముగా( దోంచినట్లు కని 
పించినను నాటక మంతయు బయటబడిపోవు వ్యవవోరముగచా |! 

ఈ పాత నిర్మాణమును గూర్చి యెంత చెప్పినను చాలదు. ఇంత 
గొప్పగా నీ పొత్రమును శాస్త్రిగారు తీర్చినారు కావుననే యుగంధరు( 
డాం|[ధమం|త్రులలో గొవృ్చస్థాన మును సంపాదింప గల్లినా(డు ! ఆతడు చారీ 
(తక పురుషు(డై నను, కాకపోయినను, ఆం(ధులు మజచిపో లేని కీర్తి మూర్తి 


21 


నందుకొన్నా( డామంత్రి సత్తముండు. ఇంత (పతిభకలవారు వేంకటరాయ 
శాస్త్రీగారు, ' 


యుగంధరుని తరువాత నాం|ధ లోకమున స్థిరత రస్థాన మును సంపా 
దించుకొన్న మజియొక [ప్రతావరుదీయ పాత్రము సవేరిగాండు. శాస్త్రిగారికి 
చాకలి పేరిగాండు బం[టోతుగా నుండెడివా(డ(ంట. చానికి చేంబె త్తముతో 
రుధీయము నందలి చాకలికి ఆసేశే పెట్టి వాని పేకునకు చిరస్థాయిత్వమును 
గూర్చినారు. వారిగిక కిది ఫలము! 


శా స్త్రిగారొక నాడు శా సి గావించిరోట. అయిననేమి ? శాస్త్రిగారు (ప్రతాప 


ఆంధ మవోకవులు, రచయితలు కొందలు తమ |పతిభచే సృష్టించిన 
పాలకు గొన్నింటికి జీవముపోసి యాం|ధుల కిచ్చిపోయినారు. వారు మన 
కెన్నటికిని మఅపురారు. అబ్బివారిలో పెద్దన (వవరాఖ్యుండు, గురజాడవారి 
గిరళము, పానుగంటివారి జంఘాలళాస్త్రి, నండూరి వారి యెంకి, వేదమువారి 
పేరిగాడు, ఎల్లి, యుగంధరుండు చెప్పుకొన(దగినవారు. ఇందు విశేష వేమనగా, 
గడమవా రొక్కరొక్కరినే సృష్టించి యాయంగా శాస్త్రిగారు భిన్న స్థితికిం 
జెందిన ముగ్గురిని సృష్టించి యొసంగుట. 


(ప్రళాపర్ముదీయ నాటకమున నీ పేరిగాని పాత బహుముఖ్యమయినది. 
పండు అచ్చము [పతాపరుదుని యాశారమున నున్నాండంట! ఈ నంగతి 
చూచిన యుగంధరుండు వీ(డెప్పుడై న నాపత్సమయములం దుపయోగపడునని 
జనొర్జనునకు చెప్పియుంచినా(డ(ట. అందుకని తురకదండు వచ్చినదని ఇలియ 
గనే జనార్జను( డీ పేరిగానిని రప్పించియుంచినా(డు. రాజును తురకలు పట్టు 
కొని పోంగానే వీనికి రాజవేషము వేయంబడి అంతఃపురమునకు రాజ మర్యా 
దలతోం జేర్చంబడినాండు. వెంటనే తురకలు పట్టుకపోయినది -పేరిగాని నేగాని 
రాజును గాదని యొక పెద్దవద ని లేపంబడింది. దీని నందును నమ్మినారు. 
సెరిగానిభార్య యెల్తియు  నమ్మినది. ఈవా ర్త ఢిల్లీదాక (పొకినది. వలీఖాను 
నకును చెలిసినది. దినిని _శెలిపినందుశేె ఖు[సూను వలీఖాను చంపినా(డు, 
సులానునకును వ ర్రకులవలన( దాముశెచ్చినది [పతాపర్నుదుని, గాదేమో ? 
యని యనుమానము కలిగినది. ఇంతనాటకమునకును పేరిగాజే మూలము. 
కావున వీనికీకథ యందు మిగుల (పాధాన్యము గలదు. 


22 


ఈ పేకిగాని ప్యాతమును అర్థము చేసికొనుటకు మన కుపయోగించు 
ఘట్టములు మూడు. అందు మొదటిది చతుర్థాంకమునందును, చెండవడి 
షష్టాంక మునందును, మూడవది చివర నవమ దశమాంకములందును గలదు. 

చీరిగాడు చాకలి. గూనియొక్క- కు యాశారమున రాజుకంకు వీని! 
విశేషము. చదువురాదు. చదువువచ్చిన చెడిపోవుదుననియు చదువుకున్న వాని 
కన్న తానే నయమనియు వానిభావము, వీడు మిక్కిలి యమ*యకు6డు. 
పీనికి భార్యడె మక్కువ మిక్కిలి. పీని యమాయకతను కార్యా |పీతిని 
వివరించుట కొక్క యుచాహరణమును జూడుడు : 


Ca] 


విద్యానాగు( డీ పేరిగానికి జాతక ముచెప్పుచు వానికి “కది! తురక 
సన్దారుని జేరాః డనుండు పపహాశాసిపాయి నిన్ను నజికివేసి యెల్లిని తీసికొని 
ఢిల్సీకి పాజీపో(దల(చి యున్నాళోడని చెప్పగా వాండు “కయిబాబోో! తాతల్లొో! 
అమ్మల్లో | నన్ను నరి కపినా నాను బతుకుతానుగాని, యొళ్లి లేకపో తె నాను 
బతకలేను మారాజా !" యని గోల పెట్టును. ఇట్టిమాట లె పిని నసంభాషణయం 
దంతటనుగలవు. షష్టాంకము కేవలము వీని యమాయకతను, నంస్కార 
రాహిత్వమును చూపుట శే వాయంబడినది. ఇందులోని స్వారస్యపు |తాశు, 
కర్చూరనలాకల వృత్తాంత ములు కడుపుబ్బ నప్వించును. 
నవమాంకమునందలి వీనిమాటలు నవ్వును కలిగించును. దశమాంక 
మున వీనిపై యొల్లి తెచ్చిన యభియోగము. దానిపతిభ క్రికిన్‌ పీని యమాయ 
కతకును చక్కని యుదాహారణముగా నున్నది. 


దశమాంకమున ఎల్లీకి చేరిగా(డు భ ర్హగాదగునా 4 తగండా? అను 
సందేహము వచ్చినది. విశ్వాస రావు పేరిగాండయ చదువుకొని కులము చెడినాండు 
కనుక ఎల్లికి భర్తగాందగండని వాదించును ఎల్లి వెంట నే యేడుసూ “నారా 
యణమూ క్రీ! వనికొస్తాడు సామి! పనిఇొసాండు” అని వచించును. చెకు 
ముకి శాస్త్రీ ఢరిగానిగూని పోలేదు కనుక వానిక.లము పోలేదనియు కనుక 
ఎల్లికింబనికివచ్చుననియు వాదంచును, ఎల్లి ఆతురతతో “*జ౧డం సామీ ! దండం 
ఎట్టి దాన్ని రచ్చించండి మారాజా 1” అని వేడికొనును. ఆ సందర్భమున చెకు 
ముకి జనార్దనాదులు “నివంటి వెట్టి, కుల స్త్రీల కందర కున్న తరించి 
పోదురు” అని యందురు. ఎల్తిస్థాన మిట్టిది. పీరిరువురిజంట యాదర్శపాయ 
'మెనది. 


23 


od 


(వతాప ర్నుదీయములోని పాతలవన్నింటినిగూర్చి యిశ్లై వచ్చిందుట 
ప గా 
వకాశమున్నను నమయాభావమువలన దానిని ముగించుచున్నాను. 


జీ 


UR 


(పతాపరుదయమునందలి శాస్త్రిగారి కవితా పతిభ 

(ప్రతావ రుదీయమునకందలి పద్య ములనుబట్టిగాక క ధాకల్పమునందలి 
బిగువునుబట్లియు, సంభాషణల కూర్ప్చునుబట్లియు, పాొతచి తణమునుబటియు 

రు రి CE | ర 

మాత మే కీర్తిలఖించికదని నేను భాలించుమున్నాను. అయినను నిందు కవితా 
దృష్టితో జక్కని కళాఖండికోలని చెప్పదగిన పద్యములును గేయములును 
లేకపోలేదు. తృతీయాంక మునందు పడవవారు పొడిన జానపదుల గేయము 
చక్కని పద్ధతిని సాగినది (500). అనశ్లే విద్యానాథుని సాయంకాల వర్ణన 
మునను, |పస్తావనయందును, మజికొన్ని యెడలను మనోహరములగు గేయ 
ములు, పద్యములు గలవు. కవితాదృషప్టితోం జూచినచోం (బళా పరు! దీయము 
నందు పద్యములకన్న గేయములళ మిక్కిలి రమ్యముగానున్నవసి చెప్పవ కును, 


(పతాపరుదియము జ నాటకీయమర్యాదలు 

శాస్త్రిగారి నాటకము అన్నింటి యందువలెనే యిందును [పారంభమున 
నాందీ పస్తావనలు భారతీయ రూపకమర్యాద ననుసరించి కావింపంబడినవి. 
ద్వితీయతృతీయాంక ములకు మధ్య |పవేశక ము కూర్చంబడినది. నాటకకథ వంచ 
సంధులు నుండుట కనుకూలముగా( గూర్చంబడినది. (పతాపరు[దియ మునగల 
విద్యానాథ వృత్తాంతమును [బాసంగికముగా నెంచవచ్చును. ఆతనికిని (పత్యేక 
(వయోజనమున్నది. లేదా పేరిగాని కథయు నట్టిదే యని భావింపవచ్చును. 
ఫలభో కరా జేకావున నాత(డే నాయకుశనవచ్చును, పథానరనము Os: 
అంగరసములందు హాన్యము ముఖ్యమయినది. ళృంగారమును లేకపోలేదు. 
నాటకమునందున్న అంకములు పది. ఏనిలో. గొన్ని తగ్గించి యాడవచ్చునని 
శాయ్రీగాలే సూచించిరి. ఇందులో న యంకమునందు నొక్కదినముకన్న 
నెక్కువకాలము జరుగుకథ కూర్చ్పుంబడలేదు. కాని యంకము లాసన్ననాయ 
కములుగా నుండవలయునను నియమ మిందు బాటింప(బడిన ట్లు కానరాదు. 
మొ త్రముకథ సంవత్సరమునకు మించినది కాదు. ఏయంక మున కాయంక మున 
స్థలె_ కరము పాటింపంబడినది. మొత్తము నాటకమంతట స్థరై క్య ముండ వలయు 


24 


నను బాశ్చాత్య లక్షణము దీనికి సమన్వయము గాదు. అది పాశ్చాత్యుల 
నాటకములంచే యన్నింటం చాటింప(బడలేదుగచా ! నాటకము మోదాంత 
ముగానే పూర్తియయినది. శాస్త్రిగారి నాటకములందు విపూంచాంతములు 
లేనేలేవు. చివర భారతీయ నం[వదాయానుసారముగా భరత వాక్యమును 
[వాయంబడినది." 

ఈ విధముగా [పతాపర్ముదీయము భారతీయరూవక మర్యాదల 


ననుసరించి (వాయంబడిన యుత్తమాం|ధ రూపకమనుట సిద్ధాంతము. 


ఉషానాటకము 


శా(స్త్రీగారి రెండవ స్వతం|త నాటకము ఉష. ఇది యేడు అంకములుగల 
చిన్న నాటకము. ఇందు సం|పదాయానుగుణముగా ముందు నాందీ [పస్తావనలు 
గలవు. చాని తకువాత నొక శుద్దవిష్యంభకమును స్తమాంకాది సింకొక 
శుద్ధవిష్కంభమును గలవు. ద్వితీయ తృతీయాంకములకు మధ్య నొక [ప వేళక 
మును, వష్థాంకాది నింకొక [ప వేశకమును గలవు, నాటకము మోదాంతము. 
అంతమున భరత వాక్యము గలదు, 

ఉవానాటకమునందలి కథ (పఖ్యాతము, ఉవ జబాళానురుని పు(కి. బ్రమ 
వలన అనిరుద్ధుడు (శ్రీకృమ్ణని మనుమండు. వీరిద్దరి వివాహా మిందు జరుగు 
విషయము. బాణుండు రావనుండు. ఇందాది దేవతలచే నూడిగము చేయించు 
కొనుచున్న వా(డు. కావున వానిని జయించుట దేవతలకు, వారిక శ్రికృష్ణు 
నకు నవనరము. అందుకుగాను (శ్రీకృష్ణుడు బాణానురుని జయించుట 
యిందు రెండవ విషయము, ఈ రెండును నిందు పరస్పరము నవాకరించి 
పూర్తియగుట కాననగును. ఈ రెంటిలో నేది యాధికారి కేతివృ త్తమో పది 
(పాసంగి కేతివృ త్త మో నిర్ణయించుట కొంచెము కష్ట మెనపని. 

నాటకము పేరు వలనను కథలో నొన6గంబడిన (పాధాన్యము ననున 
రించియు నుషాపరిణయమే ఇందు ముఖ్యతివృ త్రమని నిర్ణయింపవలయును. 
కాని [ప్రస్తావనయయిన వెంటనే యున్న శుద్ధవిష్కంభములోని వృత్తాంతమును 
బట్టి బాణవిజయ మే ముఖ్యవృ శాంత మనీయు దాని కుషాపరిణయ మంగము 
గానే యెంచంబడెననియు నిర్ణయింపవలసి వచ్చుచున్నది. ' 





*ఈ నాటక లక్షణములకు సాహిత్యదర్చణములోని పరి 6. శ్లో.? నుండి 19 వరకు 
చూడవలెను, 


25 


నిర్వహణ విధానమునుబట్టి చూడండ్రా _న్తుష్తాప్తకయ్లణమే.. ముఖ్య 
వృత్తముగా నెంచవలసి వచ్చుచున్నది కాని బాణ విజయము (వాసంగికమని 
'యంచవ లను. 

ఇందు మజి రెండు (పాసంగి కతివృ త్తములును కలవు. అందొకటి చిత 
రేభావ్లోదనుల వివాహము. మజియొకటి కరేణుకా గంభీర వేదుల [పణయ 
వృత్తాంతము. ఈ విధముగా నువ నాలుగు కథల కలయిక. చదివినచో నీ 
నాలుగును వేర్వయిగా నున్నట్లు కాక యొక్కటిగాన జరిగిపోవుట యో 
నాటక కథాచమత్క్భతికి చక్కని నిదర్శనము. 

ఇన్ని కథల నల్లినను నీ నొటకమత్యర్గయాము [పయోజ్యర మే. ఇందలి 
నం భాషణములు మనోహరముగానే యున్నను (పశాపరుద్రీయములళోని వాని 
యంత బిగువు వీనికి లేదు 

ఉపానాటకమునందు శా(స్త్రీగారు పొటించిన వృ త్వచిత్యము గమనింప( 
దగినది. ఈ నాట కాంశమునందు శాస్త్రిగారు “మంగళమహో శ్రీ” తో భరత 
వాక్యమును గూర్చినారు. అశ్లే రంభాద్యప్పరసల పలుకులను “వాంసరుత ము” 
నందును, భ_ర్తభార్య యెడం (ప్రవ ర్తింపవలనిన విధమును “మధురాక్కర” 
యందును, భార్యవ ర్హనమును “మ ధ్యాక్కు రోగాను శ్రీశాప్త్రిగారు నిబంధిం 
౨5.1 ఇట్టి వే మజీకొన్నియును గలవు. 

ఉపానాటకమునందలి గేయములు [పతాపరుదీయమునందున్నంత 
చక్క గా సాగలేదు. పద్యముల నడక వ్యాద్యముగానే యున్నదనవచ్చును. 
ఇంద నేకవృ త్తములు వాడ(బడినవి.  పశావరు[దీయ నాటకము నందలి నాంది 
పద్యము ఇందు సష్పమాంకమునం జివర కొలంది మార్పుతో నుంచంబడినది. 
(950.) టక టొంకరి, యాతని యాలు నేలుతన్‌” అని [(వతాపరు[దీయము 
నందుండగానిందది “టకటొంకరికిన్‌ సిరికిన్‌ జొహోరువుల్‌ ” అని మొతము 
మార్చంబడినది. ఇం|దాదు భీ పద్యముచే (శ్రీకృష్ణుని స్తుతింతురు, 

ఇందు( [బధానరనము శృంగారము. అంగరసములలో వోన్య ఏర్రములు 
ముఖ్యములు, కాని ఇందులోని వోన్యము [పతాపరు; ధీయమునం దున్నంత 
చక్కగా లేదు. దీని నిందు సాధించినవారు విదూషకు(డును, కరేణుకాగంభీర 
వేదులును. నాటకము శృంగారరస [పధానమగుటచే నిందు విదూషకపాత్రము 
ముగా జర్చించినాను, 


26 


కల్చింపంబడినది. వీడ అనిరుద్దునితో నుద్యానవన ముననున్నప్పుడు గావించిన 
సంభాషణ ముదా త్రముగా నున్న దన లేము, అక్తే కరేణుకా గంభీరవేదుల 
హాన్యమును సున్నితముగాలేదు. వారి [పవ ర్హనము రాకునులదని సరి పెట్టు 
కొన్న సరిపెట్టుకొన వచ్చును. 

మొత్తముమీద నాటకము చముకొనందగినంత యుదా త్తముగా 
సాగక పోయినను (బదర్శనకు మిగుల ననుకూలముగా నున్నది. 


బొబ్బిలియుద్ధ నాటకము 


ఇదియు [ప తాపరుద్రీయమువలెనే చరిత్ర [ప్రధాన నాటకము. అయి 
నను నిది (ప శాపరు[దీయమునకన్న నెక్కువగా చరిత పె నాధారపడి 
యున్నది. దీనినినైతము శాస్త్రిగారు మోచాంత నాటకముగనే తీర్చిరి. శాస్త్రి 
గారు నాటక ములన్ని యు మోదాంతములుగానే యుండవలయు నను పట్టుదల 
గలవారని యీ నాటకము సాత్యుమిచ్చుచున్నది. అట్లు గాకున్న దీనిని వారు 
తప్పక విపాందాంత నాటకముగా కూర్చియే యుందురు. అందుకు. గారణ 
మెమనగా బొబ్బిలియుద్దము నందలి కథ విషాదాంతముగా. దీర్చిదిద్దుట కే 
మిక్రి లి యనుకూలమయినది. కథ యాం[ధులందఅకును జిరపరిచిశతమయిన దే 
కదా! 

బొబ్బిలియుద్దమును వీరరస [పధాననాటకముగా. గూర్చవచ్చును. 
లేదా, కరుణరస [పధానమయిన విషాదాంత నాటకముగా రచింపవచ్చును. 
శ్రీ నేంకటరాయశాస్త్రిగారు దీనిని వీరరస [ప్రధానమయిన నాటకముగానే 
కూర్చ నెంచిరనుట స్పష్టము. అయినను కరుణ మిందు వీరమును వెనుకకు 
నెట్టి తానే ముందున్నానని తలచూపినట్టుండును. కరుణమిందు పశాకస్థాయి 
నందుకొన్న ఘట్టము తృతీయాంకము. రాణి దర్చారు |వవేశించి తనకుమారుని 
చివరిసారిగా రంగారాయనికి చూపుటకు వచ్చితినన్న ప్పుడు కరుణము పొంగి 
కాలువలు కట్టినది. ఇట్టి వే మజికొన్ని ఘట్టము లిందుగలవు. దశమాంకమును 
తొలంగించిన నిది విషాదాంతముగా నే కనుపట్టును. అట్టు కాకుండుటక్రై కూర్చిన 
యీ యంక మతుకుగానే కనుపట్టకమానదు. 

ఇందు భారతీయనాటక సంప్రదాయము లన్నియు. బాటింపంబడినవి. 
కాని నాయకు. డెవ(డో నిర్రారణగా, జెప్పవలనువడకున్నది. రంగారాయ 
డన్న చో నాత(డు చనిపోయినా(డు. ఇది సం్రపచాయ విరుద్ధము. రంగా 


27 


రాయ చిన వేంకటరాయ లిరు వురునన్నచో నాటకమున బహునోయకము పనికి 
రాదు. తాండ్ర పొపరాయం. డందమొ ?  ఆతండును చచ్చినాండు. విజయ 
రామరాజును హతుండై నా(డు, చావని బుస్సీ పౌదరులు నాయకులనుట యంత 
కన్న కుదురదు. 

ఇందు వీరరన ముబుకినఘట్టములు చివరియంక ములు. దినిని పోషించిన 
వారు పంగళరాయాదులు, పాపరాయని కృత్యములు వీరరన నిలయము లే 
యయినను నందు బీభత్స రౌద్ర ములు తొంగిచూచుచున్నవి. 

శాస్త్రిగారి పద్యముల నడక యిందు కడమ రెంటియందుకన్న మిక్కిలి 
సాఫీగా సాగిపోయినది. భావనా బలముగల పద్యము విందు చాలగలవు. 
గేయములును హృద్యములుగానే యున్నవి. ోవహారిహరీ నారాయణాది 
నారాయణో"యను ([ప్రతాపరుదీయ గేయపాదము లిందు మజలం 'ూర్చం 
బడినవి. అశు |పస్తావనయందలి బుతువ ర్హన గావించు 

“వచ్చె. జలియ యంచ లులియు వాసరంబులే 
చెచ్చెర వికసిల్లు కలువ (శ్రీసరంబుల” 

యి త్యాది గయ ము నిందు మజల గై కొనంబడినది. ఇందుకు. గారణ మవి వెత 
కుల మళ్ననల నందియుండుట యే కానోపునని యూహింపవచ్చును, 

బొబ్బిలి యుద్ద మునందు శాస్త్రిగారి కిష్టమయిన వోన్యరన సంభాషణలు 
లేకపో లేదు. (బాహ్మణుల భోజనవర్షనమునుగూర్చిన సంభాషణలు, బొబ్బిలిజనుల 
సిపాయిలనుగూర్చిన నంభావణములును వోన్యమును గలిగించుట కే కూర్చంబడి 
నట్టివి, కాని (బాహ్మణుల. సంభావణములుగాని, పౌరుల చవాక్కులుగాని 
యుడాత్త వోస్యమును గూర్చునవిగానున్నవని చచింపలేము. 

మొత్తముపీంద బొబ్బిలియుద్ధము "ప్రదర్శింపందగిన యుత్త మాం 
రూపకమని నిర్ణయించుట శెట్టి యభ్యంతరమును లేదు. 


సింహావలోకనము 


శాస్త్రిగారి న్వతంత రూపకములు మూడింటిలో రెంటియందలి యితి 
వృత్తము లాంధచెశీయములే. అందొక్కదానికి శ్యాస్త్రిగారివలననే (ప్రసిద్ది 
రాగా, నింకొకటి (పసిద్ధమయినదాని నె వారు కొనిరి. ఇతివృ త్తములను 
మాత మేగాక యశచేకములగు నితర విషయములను సైతము వారు తెలుంగు 
దేశమునం ద నేకస్థలములనుండి [గహిం చినట్లు పెద్దలు చెప్పుదురు. 
థి ౧ ఏ 


28 


చేరిగ*ని విషయము నిదివజకే మనవి చేసితినిగదా ! అట్లే బొబ్బిలి 
యుద్ద మున “సారాయినిమ్మని బాడ్శ్మిశేకు జెప్పు మన్న బుస్ఫీ “బొడ్మి నేకు 
మూలము వారు చూచిన యొకసారాయికొట్టువాని పెరనియు, (ప్రతాప 
రుడ్రీయమునందు పిచ్చివానికి. గూర్చంబడిన “నెను కండచీమను ! ఏమను 
కున్నావో ! పట్టుకుం శు వదలను” అను పలుకునకు మూలమొక (బాహ్మణుని 
పలు కేయనియు, బుస్సీ పలికిన “జిహోవా ! జిసోచా !” యనుటకు మూలము 
శాస్త్రిగారి జనకుల వా క్కేయనియు. 'జప్పుదురు, 

అనేక విషయము లిట్లు వారు తాము చూచినవానిని గుర్తుంచుకొని 
తమనాటకముల శెక్కించినారు. ఇక్కడ నొక విషయమును మనవిచేయని దే 
యీవ్యాసము ముగించుట యు క్తముగాదు. 

(శీ శాస్త్రిగారు రచించుటకుముందే యానాటకము నితరులు రచించి 
యున్నారని వానే వచించిరిగదా ! నెల్లూరి (పాంతముల విషయ మెటుంగ 
రాదుగాని, యితర|త శాస్త్రిగారి బొబ్బిలియుద్ధ నాటక మునకన్న (శ్రీ) (శ్రీపాద 
కృవ్ణమూ ర్తిశా(స్త్రిగారు. రచించిన బొబ్బిలి యుద్దనాటకమునకే ప్రసిద్ధి 
_యెక్టువగానున్నది. ఇందుకు. గారణముల నరయు టపస్తుతము కాకపోయినను 
నీ వ్యానము మజింత దీర్హమయి వినువు( గలిగించునని విరమించుచున్నాను. 





రచయిత 


జస్ఫ్రన్థలయు థి కామారెడ్డి, నిజామాబాదు బిల్లా, 
నివానము * 16.10.27/63, మలకకపేట, హైదరాబాదు. 
విద్చాభ్యానము = కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠమునుండి 1951 సం.ర 
మున ఆంధ్ర విశ్వవిద్యాలయమువారి భాషాప్రవీణ పరీక్షయందు 
ప్రథమ(్రేణిలో సర్వప్రథము(డుగాను, 
ఉస్మానియా విశ్వవిద్యాలయమునుండి 1959 వ సంవత్సరమున 
తెలుగు M A. లో ప్రథమశ్రేణిలో ద్వితీయుడుగాను ఉ త్తీర్దుండగుట, 


రచనలు * ము(దితము : “నన్నెచో(ఎని కవిత్వము”. 
అముద్రితములు : 1. సూరన ళుచిముఖి, 
2. జయగాథావళి. 


$ 





VEDAMU VENKATARAYASASTRI 
RUPAKA SAMALOCHANAMU 


“Bhasha Praveena” 
AMARESAM RAJESWARA SARMA, MM. A. 


Price : 0 50 
For Copies apply to : 


AJANTA PUBLICATIONS, SECUNDERABAD. 


